స్యెతస్లావ్‌ సఖర్లోవ్‌ 
సముద్ర౦మట 

ఓటల 

వివోర౦ 


చిత్రాలు: 
ఎ. బెన్వమిన్‌సిక్‌ బి కీబమొబ్‌ 
అనువాదం: 

ఆర్వీయార్‌ 


ey 
“రాదుగ" ప్రచురణాలయం-మాస్తో 


యయ. || 
“అజ ప = 
pg (1 \ 


3 
| 


టృ మొదటి నావ కొయ్యదుంగతో తయారైంది. 
మనిషి ఒక చెట్టు పడగొట్టి, దాని కొమ్మర్ని 


నరికేశాడు. తర్వాత అతను దాన్ని ఒక దోనెగా 
“చెయ్యడానికి తొలిచాడు. లోపల కూర్చొని నదిమీద వెళ్ళాడు. 
కొంత కాలం తర్వాత, తెడ్డతో నడుపుకుంటూ యెక్కువ దూరం 
వెళ్ల లేమని మనిషి తెలుసుకున్నాడు. అప్పుడు తెరచాపని కనిపెట్టి 
వ లు 

సము. దాలమీద (పయాణం ఆరంభించాడు. 


శ్‌ 


కోచ్‌ అనే ఒక చిన్న ఒంటి తెరచాప స్తంభం తెడ్డ నావ కూచి 
కొండల వార వెడుతోంది. చల్హగా వుండే ఉత్తర సమ్ముదపు తీరంలో 
వున్నాయి ఆ కొండలు. పొమోర్స్‌ అని పిలిచే రష్యా (ప్రజలు అక్కడ 
జీవిస్తున్నారు. ఆ మగవాళ్ళు వేటకి వెడుతున్నారు. ఒకతను నావ 
ముఖ భాగంలో నుంచున్నాడు. అతను జ్యా గత్తగా పరకాయించి జంతు 
వులని చూడాలి. రెండోవాడు చుక్కానీ దగ్గర వున్నాడు. యిద్బరిదీ 
గద చూపే 
యి 

““ఒడ్డున వున్నవి యేమిటవి? వాలస్‌*ల్హా వున్నాయి?” 

అవును, నిజమే. ఎరగా వున్న భారీ జంతువులు రాళ్ళ తీరం 
మీద చాచుకుని వున్నాయి. వాటికి మెడలు వున్నళ్ళే లేదు. ఒక జత 
పొడుగాటి దంతాలు, బిరుసు వెంటుకలు వున్న సై సపెదవికింద 
నుంచి పొడుచుకువచ్చాయి. నావలోని వేటగాళ్ళు వేటాడ్నానికి తయా 
రయారు. ఒకడి దగర గద వుంది, మలొకడి దగర తాడు వుంది, 

Us Us 

మూడోవాడి దగ్గర గొడ్డలి వుంది. ఆ చిన్న కోచ్‌ నావ గుట్టుగా తీరం 
దగరికి వెళ్లింది. 
* ౧ 

వున్నట్టుండి ఒక వెలిబూది మేఘం సము. దాన్ని కమ్మేసింది. 
తెల్లటి యూగల దండులాగా తెల్లని పెద మంచు తరకలు సుళు 
ac) ౧ యలు ౧ 
తిరిగాయి, ఆకురాలుకాలాన్ని శీతాకాలంగా మారుస్తూ. మేఘం తేలి 
పోగానే ఆ వ్నాలస్‌లు మాయమై పోయాయి. మళ్ళీ యింకో సారి 
ఆ చిన్న కోచ్‌ సమ్ముదంమీద బయల్సేరింది. 


* సీల్‌ జాతికి చెందిన పొడుగాటి దంతాలున్న జంతువు. ఉత్తర ధృవ 
(ప్రాంతంలో వుంటుంది. యిది  ఉభయచరం, పిల్ణలకి పాలు 
యిచ్చి పెంచుతుంది. అంకే సస్తన సమ్ముద జంతువన్నమాట. - అను. 


3 


6G 


ఇండియన 


ఖైదీ ఓడలో తెడ్లువేసేవాడు 


కొంతమంది సైనికులతో కొట్మ్టాడినందుకు వెనిన్‌ బజారులో 
జియొవన్నీని _ నిర్బంధించారు. న్యాయాధికారి అతన్ని చెర ఓడకి 
పంపాడు. యిద్దరు యితర నేరస్తుల పక్కన అతన్ని బర్భ క్రి సంకెళ్ళ తో 
కళ్ళేశారు. ఆ ముగ్గురూ పొడుగాటి ఒకే తెడ్న్డుని నడిపారు. 
భోజనం ఒకే కంచంలో తిన్నారు. పడకగా తలొ సందెడు గడ్నీ వుంది. 

రేవునుంచి బయలుదేరిన ఒక వారం తర్వాత ఆ చెర ఓడ 
దళానికి శతు దుర్గం కనిపించింది. పోరాడే చెర ఓడలు అర్బ 
వృత్తంగా యేర్సడి తీరం వేపు సాగాయి. దుర్గం గోడలనుంచి బాణాలు 
వానలా ఓడలమీద పడ్డాయి. “గబగబా! గబగబా! అంటూ పర్యవేక్ష 
కుడు అరిచాడు, కొరడాతో జియొవన్నీనీ, అతని తోటి వాళ్ళనీ మోదు 
తూనే. వాళ్ళు తమ శాయశక్తులా తెడ్డు వేస్తూనే వున్నారు. 
హఠాత్తుగా చెర ఓడ కంపించింది. పెళపెళమని పెద్ద చప్పుడు వచ్చింది. 
అన్ని వేపులా అరుపులు వినిపించాయి. ఆ ఓడ మెరక పళ్చేసింది. 


మనుషులు, డాళ్ళు, విరిగిన తెడ్డు పక్కలకి యెగిరిపోవడం జరిగింది. 
తమ బల్బు విరిగిపోయిందనీ, సంకెల చివర _ వదుల్లెపోయిందనీ 
జియొవన్నీ చూశాడు. ఆ ముగ్గురు మనుషులూ సంకెలని తమ తలలపై గా 
యెత్తి; ఓడలోనుంచి బయటికి ఉరికేశారు. 

ఆ ర్మాతి వాళ్ళు ఒక పాడుపడిన కమ్మరశాలలో తమ సంకెలని 
తెంపేసి, ఒకళ్ళతో ఒకళ్ళు కరచాలనం చేసుకుని విడిపోయారు. త్వర 
లోనే జియొవన్నీ స్వేచ్చాయుతుడుగా ఇటలీకి తిరిగివెళ్ళాడు. 


xX 


వెనిన్‌ తెడ్డు చెర ఓడ. తెరచాపని గాలి 
అనుకూలంగా వున్నప్పుడే వాడే వారు. 


dg 


స 


Wiis 7 
(parm 


7 జా, వ  —— — 
త్తే లో f ల లో Cad / డా 


me లన లోనో భ్‌ లోన 
Ey] R= 


(కు యుద్దనౌక. 


గొప్పు ఆవివృ్మరణల కాలం 


ఓడలు (పయాణమె వెళ్ళి, తిరిగి రెండు మూడు యేళ్ళ 
దాకా తమ సొంత రేవులకి రాని రోజులు వుండేవి. కళాసీల కుటుంబాలు 
వాళ్ళ కోసం బెంగపెట్టుకుని చూస్తూ వుండేవి. 

ఎట్టకేలకి ఓడ తన సొంత తీరానికి తిరిగి వచ్చింది. ఆ దీర్చ 
య్యాతలో సిబ్బందిలో చాలామంది చనిపోయారు. తుఫానుల తాకిడికి 
ఓడ గురయింది, కాని కళాసీలకి యెన్ని కథలున్నాయని చెప్పుకోడానికి! 

“మేము సమ్ముదంమీద (పయాణం చేసి అమెరికా వెళ్ళాం. 
అక్కడున్న మనుషులకి రాగి రంగు చర్మం వుంది. తీరంమీద యిసక 
కంటే యెక్కువ వుంది వాళ్ళదగ్గర బంగారం.” 


KL 


స్పానిష్‌ కారవెల్‌ 
(తేలిగ్నా వుండి, 
వేగంగా పోయే ఓడు. 


యుద్వనౌక (గాల్ని యన్‌). 


DD 


న్లో 


ఇ 


“మేము ఇండియా వెళ్లాం. తెలుసుకదా అక్కడ మనుషులు 
ఏనుగు అంబారీమీద వెడతారు! బజారులో 


ఆడించేవాడు కనిపిస్తాడు మీకు!” 


బూరా వూత్మూ పాముని 


“మేం ఆస్టేలియా వెళ్ళాం. అక్కడికి వెళ్ళడానికి మాకు 
ఒక యేడాది పట్టింది. ఆ మైదానాల నిండా వింత జంతువులే. 
వూహించుకోండి, అవి లేగదూళ్ళంత పెద్దవిగా వున్నాయి, కుందేళ్ళల్లా 
వాటికి “కంగారూ” 


గెంతుతాయి. పేరు కూడా వుంది. వాటిని 


అంటారు.” 


* * * 


(ప్రాచీన కాలపు ఓడలు భలే వుండేవి. ఒక రకం యుద్బనౌక 
వెనకతట్టుమీద, చిన్న _ గోపురాలతోటీ, 
లాంతర తోటీ ఒక “కోటి” వుండేదనుకోండి. అది మరి నిజమే 

౧ 


బాల్కనీలతోటీ, యిత్తడి 


లెండి. యేమంటే, యింతా చేసి, ఓడేకదా నావికుడి యిల్లు. అత 
గాడు (పయాణం అయి వెళ్ళా డంకే యిక మరి యెన్ని నెలలో. 


7 


జై 
Fw 


fy [iz 


శ్వా! 


rma 
Wu 
గ 


y; 
11 : 
ALE 


న్‌్‌ Oy 
4 
4౧ 
i | 
PM 


| 
ia 


= ను ఆలా ఈ ఈ ఈ 


జార్‌ పీటర్‌ ది (గేట్‌ తొలి నావ 


hey 


రష్యన్‌ నావికులు యిలాంటి ఓడలమీద 
250 యేళ్ళ కితం (పయాణం చేశారు. 


dr zaman ae) 


తలి రష్యన ఓయలు 


రష్యా జార్‌ పీటర్‌ ది (గేట్‌ (1672-1725) మామూలు 
పాలకుడు కాదు. ఓడల నిర్మాణం గురించి సర్వం తెలుసుకుందుకు 
ఆయన హాలండ్‌కి వెళ్ళాడు. అందుకని చెప్పి ఆయన ఓడ వృడంగిగా 
కూలికి కుదిరాడు. ఒక రోజున రష్యన్‌ ఉన్నతవంశీకుల బృందం 
ఒకటి జార్‌ని చూడ్మానికి వచ్చింది. సగంసగం పూర్తయిన ఓడ చుక్కానీ 
కిందనుంచి ఒక వ్యడంగి పాక్కుంటూ వస్కూవుంశే, యిక చూడండి 
బాబూ వాళ్లకి కలిగిన ఆశ్చర్యం! ఆయన ఒళంతా రంపం పొటూ,, 
౧ ౧M Wn) 
పీచు ముక్కలూ! ఆయన్ని చూడగానే వాళ్ళంతా మోకరిల్ళారు. డచ్‌ 
వాళ్ళందరికీ తెగ నవ్వు తెప్పించిందది.... తర్వాత, ఆ ఓడని 
సముదంమీదకి పంపినప్పుడు, జార్‌ పీటర్‌ వెనకతట్ము కిందనుంచి 
గసికల్ని వూడగొట్టాడు. 
జార్‌ పీటర్‌ స్వదేశం తిరిగివచ్చాక, యువ రష్యన్‌ ఉన్నత 
వంశీకుల్ని నౌకా యానం గురించి అధ్యయనం చేసేందుకు యూరప్‌ 
పంపాడు. (కోన్‌ష్పాడ్స్‌ అనిపిలిచే మొట్టమొదటి రష్యన్‌ ఓడ రేవు 
దురా న్నీ కోత్‌లిన్‌ ద్వీపంమీద నిర్మింపజేశాడు. మొట.మొదటి 
tas (ఆ) 
రష్యన్‌ నౌకలు ఆ రేవునుంచి బార్సిక్‌ సముదంమీద (పయాణం 


చేశాయి. 


“*పాల్హావ్యా” రష్యన్‌ బాల్తిక్‌ 
నౌకా దళపు తాలి నౌక. 


సం॥ 1712 


హా న 


ఆరో కారకా 98 


లల 


కా 


\ :1 


En 


VITZII 


[| మ! IIE ఉం షో { AL సా గ రా గ్గ గ a ట్‌ 
వ > ర x న్‌ 

గుహ వ్యూ వ్‌ రసమయ ౮ 
ఆర శూ: 


నత న 
వాయ యమా 
కో 


~~ 
అలో 


యా ప త్రో 
తెరచాప ఓడలొ అంతా బాగుంది. అంతా శు భంగా ఒక్క స్తంభాలు మ్మాతమే క్షి రుక్మి రుమని చప్పుడు చేను న్నాయి 


వుంది. తెల్లని చొక్కా వేసుకుని మాసిపోకుండా పడుకోవచ్చన్నంత చాలా దూరదేశాలకి వెళగలదు గారి బాగా వుంకు. తెరచాప ఓడకి 
క్ల 3 
శ భంగా వుంది. యీ ఓడ యేమీ చప్పుడు చెయ్యకుండా వెడుతోంది. యెన్ని రకరకాల తెరచాపలు వున్నాయో చూడండి 


రంలదందదందందంందదదందదదదదందదంి 


| సై కావు అక్‌ యాట యట 


1—4 -- ముందటి స్తంభంమీద వుండే 
(తిభుజాకారపు తెరచాపలు; 
5---8 -- ముందటి స్తంభంమీద వుండే 
చతుర్భుజ తెరచాపలు; 
9—11 - ముఖ్యమైన ఎత్తు సృంభపు 


నౌకా దళ సాయుధ నౌక 
అడ్మకోత. సామానులు వేసే 
గది, తుపాకీ అంచెలు, కేస్పైన్‌ 
గది ముందు భాగం. 


(తిభుజాకారపు తెరచాపలు; 
12-15 ముఖ్యమైన ఎత్తు స్తంభపు 

చతుర్చుజ తెరచాపలు; 
16---19-- ఓడ వెనకభాగంలో కళ్ళే 

చతుర్చుజ తెరచాపలు. 


WM mn pan dm 


a ini నేలా శీ 


Bliill FT 


AR if TE Lug 
A 


TERNS 


hr rer IOS oe ముని. మై 
ను ము 


Q 
= wes! 


Gh ss Ne EE Urs 


కో 4. 


యే. (లే wee Us వక 
లీ ln వ ల 


002 


యుగాలు గడిచిపోయాయి, ఆవిరి యం(తాలు తెరచాపల స్టా నంలో 
వచ్చాయి. 


సం॥ 1807 


రాబర్బ్‌ _ ఫుల్చన్‌ రూపొందించిన ““క్సెైర్‌ మాంట్‌,” మొట్ట మొదటి 
ఆవిరి ఓడ. | 


“ఎలిజవేతా”, మొట్టమొదటి రష్యన్‌ ఆవిరి ఓడ. 


సం॥ 1838 


“ఆర్కిమెడీస్‌”” ఆవిరి ఓడ. యిక్కడ. చృకం బదులు 
(స్కూ వచ్చింది. : 


దురదృష్టపు“ గ్రేట్‌ యీనర్ష్‌” 


1858లో జల (ప్రవేశం చేసిన యీ ఓడని యీ యుగపు 
అద్భుతం అని పిలిచారు. యేమంేే అది అంత పెద్దది. కాని యింత 
సెద్చదీ నష్ట జాతకం పాలబడింది. తొలి (పయాణంలోనే దాని 
చుక్కానీ, తెడ్డు చృకాలూ తుఫాన్‌ లో కొట్టుకుపోయాయి. దాన్ని 
మరమ్మత్తు చేశారు, అయితేనేం, తర్వాతి (పయాణంలో ఆది ఒక 
క్‌ 


"ండని డీకొంది. “(గేట్‌ యీస్ఫ్టర్న్ష్‌' మీద (పయాణం 


అది సైన్యాల్ని కూడా తీసుకెళ్ళింది, కొంతకాలంపాటు అది 
స 


గ్రాన్‌ల 
చిట్టచివరకి “గేట్‌ యీస్ట ర్న్‌'*ని ఛిన్నాభిన్నం చేశారు. ఆ 


లు ౧ 


మహా ఉక్కు. పర్వతాన్ని వూడగొెట్టడానికి వందలాది రేవు పనివాళ్ళకి 


“(గేట్‌ యీస్ట్సర్ష్న్‌' పొడుగు 211మీ., వెడల్పు 25మీ. 
వుండేది. యిరవై ల్లైఫ్‌బోట్లనీ, రెండు చిన్న ఆవిరి ఓడర్నీ 
మోసుకెళ్ళేది యిది. 


అట్టాంటిక్‌ని దాటిన మొట్టమొదటి చుక్కానీ చ్యటపు నౌక. 


“త్వరలోనే తెరచాపల్సేని ఓడలు వస్తాయని వింటున్నాను.” 
“అసంభవం. అఆవిరివల్ల ఓడలు నడవలేవు” 


|! 
I 


DPomసో 


mre | అదీ 
bir శ్లోక! క. 
ట్‌ మా. బ్ర 


yi 0 | \ HT] 


క 


// 
AVA 


aia oe Tr / క 
16 లు v7 7 నాాణా 


tam caer క . 


— హా ఉక 
కాన 
వో 


శమం వన పా 


మై 
వా 


“వర్యాగ్‌ శ యుద్ధనౌ శ్‌ 


1904లో రష్యా జపాన్‌ యుద్దం వచ్చినప్పుడు “వర్యాగ్‌” అనే 
యృుదనౌక చెముల్చొ అనే కొరియా రేవులో లంగరు దింపింది. ఒక 
జపాన్‌ నౌకా దళం దీన్ని సమీపించింది. “వర్యాగ్‌”” లొంగిపోవాలని 
జపాన్‌ నౌకా దళాధిపతి ఆదేశించాడు. 

““వర్యాగ్‌” శకేప్పైన్‌ యుద్ద ౦లోకి దిగాలని నిర్భయించాడు. ఆ 
యుద్చనౌక రేవుని వదిలిపెట్టి సముదంమీద బయల్బేరింది. 

““లొంగిపో” అంటూ జపాన్‌ సూచన మళ్ళీ వచ్చింది. “'వర్యాగ్‌ de 
యిచ్చిన జవాబు ఫిరంగి పేల్పు. జపాన్‌ రక్షణ నౌక పొగలు చిమ్మడం 


CODCOD 


మొదలుపెటి ౦ది. తర్వాత మళ్లీ ఫిరంగి పేరి శతు నౌకని ముం 
యలు ౧ 


Son 1862 


చేసింది. కాని బలాబలాలు అసమంగా వున్నాయి. మిగిలిన జపాన్‌ నౌకల 


నుండి పేల్చిన గుళ్ళు “వర్యాగ్‌'మీద ధారాపాతంగా వచ్చిపడ్డాయి. 
౧ య్‌ 

యుద్దనౌక కేస్పైన్‌ దెబ్బతిన్న తన నౌకని ధారాదత్తం చెయ్య 

లేదు. దాన్ని ముంచెయ్యమని ఆదేశించాడు, జెండా యింకా యెగు 


రుతూ వుండగానే అది నీటి అడుక్కి వెళ్ళిపోయింది. 


“మొనిటర్‌” చుట్ట తిరిగే ఫిరంగి గోపురం వున్న మొదటి 
కవచనిర్మిత యుద్బనౌక. 
[=] 


“పీటర్‌ ది ( గేట్‌” 
రష్యన్‌ యుద్ద నౌక. 


వ! 


vay aE 


స 11% న్ని 
మ్‌ యి 

క్యా |) 

లే a 
లా శ 
రై క్‌. గాకా [1 x 
4 
| 


“మ్మారిమాక్‌” “కవచం వున్న కమఠం” అని విదితష్టుంది. 


Ga 


వంచవు ఏకైక గుండ్రటి 
యుద్దనౌక 


19వ శతాబ్బంలో నోవ్‌గొలెద్‌ అనే గుండటీ యుద్దనౌకని 
నమూనాచేసి, నిర్మించారు. యే దిక్కులో పడితే ఆ దిక్కులో 
అది పేల్చగలిగితే ఖాయంగా యే శృ తువునేనా ఓడించగలదని నమ్మారు. 

కాని దాని తుపాకులు "పేల్చడం మొదలుపెట్టగానే నౌక గ్మిరున 
తిరగడం మొదలు పెట్టింది. 

“యిదిలా గిరికీలు కొట్టి తిరుగుతూ వుంకే యిక సరే 
గురిని కొట్టినళ్ళే'” అన్నాడు దాని నిర్మాత. యుద్ధనౌక తుపాకీలని 


సేల్చడమే కాకుండా యింకా వేరేవీ చెయ్యాల్సి వుంటుందన్న 
విషయాన్ని అతను మర్చిపోయాడు. అది నిబ్బరంగా వుండగలగాలి. 


*నోన్‌ గొరాద్స్‌ అడ్మిరల్‌ పాపోవ్‌ రూపొందించిన గుండటి 
15 యుద్దనౌక. 


అ౦ంతర్జానం 


మోటారు నౌకమీద (పయాణీకుడొకడు తన "పెంపుడు కోతిని 
తీసుకువచ్చి తన గదిలో పెట్టుకున్నాడు. యింతా చేసి కొంచెం 
"సేపట్లోనే అది మాయమై పోయిందని కనిపెట్టాడు. యెక్కడికి పోయి 
వుంటుంది అనుకుంటూ దాని కోసం వెదుకుతూ బయల్తేరాడు. 
కేప్తెన్‌ గది దగర చూశాడు. అక్కడ చుక్కానీ పస్తే వాడిని చూశాడు, 

లు Us (>) 

పటంమీద తమ (పయాణం గురించి పథకం వేసి నౌకని నడిపించే 
వాడిని చూశాడు. ఇంజను గదిలో చూశాడు, అక్కడ టర్భె న్నమీద 


డయల్స్‌ని పరిశీలించే మనుషుల్ని చూశాడు. ఓడ వంట గదిలో చూశాడు, 


వెయ్యి మంది (పయాణీకులకి భోజనం వండుతూ వున్న పదిమంది 


ఆవిరి ఓడ టికెట్‌. 


వంటవాళ్ళని చూశాడు. కాని యెక్కడా ఆతనికి తన పెంపుడు 
జంతువు కనపడలేదు. 
తర్వాత అతను లౌంజ్‌లో చూశాడు, యీత కొలను దగ్గర 


చూశాడు. తర్వాత డెక్కుమీద నడిచాడు. కోతి యెక్కడ పోయి 

వుంటుంది అతనికి గడబిడ అయిపోయి, తలనొప్పి వచ్చేసింది. ఆఖరికి, 

తలనొప్పి మండు కోసమని తన గదికి తిరిగివెళ్ళాడు. అదుగో, తన 
సామాన్న సంవీలో పెంపుడు జంతువు హాయిగా ని దపోతోంది. 

““యిక్కడున్నావా! నీ కోసం తెగ వెతుకుతున్నాను. సరే, పోనే 

౧ 

కనీసం ఓడని చూసే అవకాశం వచ్చింది. తేలిపోయే నగరంలా వుందిది” 


అన్నాడతను. 


అనూ 
ss... ప్‌ 


iy 


PN 
aT rs 


CH 


Mme: 


i 1 0 శ్ర a. ; సనన | 7 

క్ష ణి కఫా ఇ, 4 
OA I | TAS క్ర Ne Ne 
Ei గా | ( [గ a ' . న rll 


ర్‌ డ్‌ | PON, (1 
: |; ప్‌ Hal as Tia! 


ఇ My gr 


యుద్ధనౌక “మరాత్‌.” 


పరమాణు శక్తి చోదిత జలాంతర్గామి. 


“మరాత్‌” యుద్దనౌక 


రెండవ (పపంచ యుద్బ కాలంలో ఒక జర్మన్‌ విమానం, 
లెనిన్‌ గాడ్‌ దగ్గర రేవులో ఆగిన రష్యన్‌ యుద్దనౌక ““మరాత్‌ మీద 
బాంబు వేసింది. నీళ్ళు లోపలికి చొచ్చుకువచ్చి ఓడ ముందు భాగం 
ములిగిపోయింది. యిది జరిగింది శీతకట్టులో, లెనిన్‌ గాడ్‌ ముట్టడి 
అప్పుడు. నాజీలు బాంబులు వేసి, నగరంమీద గుళ్ళు కురిపిస్తున్నారు. 
లెనిన్‌ గాడ్‌ని దిగ్బంధం చేశారు. రక్షకులకి శతువుని తరిమేసేటందుకు 
తగ్గ తుపాకీలు లేవు. 

అప్పుడు పనివాళ్ళు రాళ్ళ రేవు దగ్గరికి వచ్చారు. గంట్లు పడిన 


ముందు భాగాన్ని విడదీసి ఓడలో చీలిన భాగాల్ని అతికి, తుపాకీ 


గోపురాల మోటార్శని మరమ్మత్తు చేశారు. ఆ పాత యుద్బనౌకకి 
ఛీ జీవం మెం అంగుముంటూ శ 
మళ్ళి జవం వచ్చింది. ఫంగుమంటూ ఆజ్ఞలు వచ్చాయి, నావికులు 


తుపాకీలని పట్టారు. తుపాకీ గొట్టాలు పైకి లేచాయి. ఆ రోజునుంచీ 
“మరాత్‌” తుపాకీలు శృతువు కాల్పులకి బదులు చెప్పాయి. దెబ్బ 


తిన్న నౌక మళ్ళీ రంగంలో దూకింది. 


మిస్సెల్‌లని (పయోగించే. ఓడ కంచుకోట లాంటిదే. కాని 
యివాళ అన్నిటికంళే అత్యంత శక్తివంతమైన నౌక అణుశక్తి జలాం 
తర్షామి, యేమంశకే అది రాకెట్లుతోటి కూడా సాయుధమై వుంటుంది. 
అది పైకి తేలే దాకా యెక్కడ వుండిందో యెవ్వరికీ తెలీదు. 


‘ul 
ea! 
గం! 


ర్ట 
నా 


జ క్‌ వ లా టు wr, wa: వాలి = 
Cer mE తలా త. ఉత కళా. 


ఆక్‌ = a i ఆ | / ఢ : Ga 
BL న కన జడ od Ags] Zl YC ల య? | రా 
| iB పలి గ 2 | డే త గ క్‌ నే / క స్‌ ఆటీ స్‌ 
ప టి లల ne... se లండు 


మ 


ఎనుగులం రవాగా 


ఒక జూ డ్రైరెక్టరుగారు కొన్ని ఏనుగులని సమ్ముదం అవతల 
వేరే జూకి ఓడలో పంపాల్సివచ్చింది. కాని వాటి (పయాణనికి ఓడ 
టిక్కెట్లు దొరకడం ఆయనకి కష్టం అయింది. 

“నేను ఓడమీద ఏనుగుల్ని తీసుకెళ్ళలేనండోయ్‌, యీ కలప 
చెక్కలూ, దుంగలూ వున్న చోట వాటి బోనుల్ని సెట్టలేను” అన్నాడు 
కలప రవాణా ఓడ కేస్టై గ్‌, 

“అబ్బెబ్బె, కుదరదు, మీ ఏనుగులు లోపల బిగిసిపోయి చస్తాయి”” 
అన్నాడు రి ఫిజిరేకేడ్‌ చేసిన సరుకు రవాణా ఓడ కేస్పైన్‌. 

““వుహు, వీల్లేదు. లోపలంతా చమురు నిండుగా వుంది” 
అన్నాడు ఆయిల్‌ టాంకరు కేస్టైన్‌ . 

ఎట్టకేలకి పొడి సరుకులు రవాణా చేసే ఓడ కేస్పైన్‌ అన్నాడు, 
“ఏనుగులా, తప్పకుండానూ. ఎన్నింటిని మీరు ఓడమీద పంపాలంకే 
అన్నింటినీ. ఆ బోనుల్ని (టాక్టర్ల మధ్యలో పెట్టి మీ సరుకుని చెక్కు 
చెదరకుండా అప్పగిస్తాం.” 


ఆ రకంగా ఏనుగులు సము దాన్ని దాటాయి. 


ల) వస 


1111111111 hh “జీ లా 


11111111) |||! ల 
ళీ జ (| 
4 4, Tul. 


I ee |F TF 
ia టా! క్‌ 1 


any fs శక్యా గ్గ (/4. శ గ . ణ్‌ కకక | 5|| 


పొడి సరుకు రవాణా ఓడ అడ్డ 
కోత. సరుకుల జాగా, డెక్కు, తెర 
చాప కొయ్య, _కేను చూపించడం 


mun fF ” 3 jE నందు ము వలే 


Ll | శ 
Cee 


యాల | న్‌ 
=) 418 |g 


washdhlr 


wea | వ్‌ 
్ష ఇ. స! lee 
ఆ 1|| [11111165 రో 


అతు 
ఖ్‌ rl 
అననునలాకాకాశంతజంతాతా a! 9 G8 


bl 7 Hee, es 


సహాయం కోసమని వాళ్ళు చేసిన ఆర్హనాదాలని సోవియట్‌ హిమ 


విచ్చేదక నౌక ““(కాసిన్‌” వింది. పరిశోధక బృందంలోని చాలామంది 
ళం సభ్యులు జబ్బుగా వున్నారు లేదా గాయపడ్డారు. వాళ్ళ దగ్గర తిండి 

| సరుకులు నిండుకుంటూ వున్నాయి. వాళ్ళ గుడారం కింద మంచు 
బీటలు తీయడం మొదలు పెట్టింది. 

యీలోపున ““(కాసిన్‌” హిమ సమ్ముదంమీదుగా వాళ్ళ దగ్గరికి 
వెడుతోంది. ఒక హిమ పర్వతం గనక దారి యివ్వకపోతే “ోడాసిన్‌” 
దూసుకుపోయి ముందు భాగంతో ఢీకొళ్ళేది. 

ఆఖరికి చికు)_పడిన ఇటలీ వాళ్ళకి దిజ్మండలంమీద పొగ 
జ! 02 మ బ్ర ఆఖరిక్క ఆ గ్రాప ఇ ర్ట జ్మండలం 
కనిపించింది, తర్వాత తెరచాప స్తంభంమీద ఎగురుతూ వున్న ఎర 


KPA 


జెండా కనిపించింది. ఆది “కసిన్‌ వాళని ఓడమీద ఎక్కించు 
౧ 


గ = 


తళ 9 99 
నాచన 


1928లో ఉత్తర ధృవాన్ని దాటాలని ఉంబేర్హూ నోబిలె నాయ 
కత్వాన పరిశోధక బృందం ఇటలీనుంచి చోదనీయ గుమ్మటంమీద 
బయల్తేరింది. ధృవాన్ని దాటగలిగారు గాని చోదనీయ గుమ్మటంమీద 
మంచు మేటకట్టి, అది కూలిపోయింది. అందులోని మనుషులు } 
మంచులో చిక్కుకుపోయారు. TIT 'y er 


ఆవిరి ఓడ “రీత్కె” 
హిమవిచ్చేదకం. 


కుంటూ వుంకే సంతోషంతో యేడ్చారు. చివరకి వాళ్ళు తమ గుడా 
రాన్నీ "పైకి యెత్తారు. అది కూడా ఎరని ఎరుపుతో వుండి, దూరానికి 
కనిపించింది. 


“యివాళ (పపంచంలో (a హిమవిచ్చేదక నౌక అతి పెద్ద ది?” 
“ “రియొనీద్‌ (బేజ్నెవ్‌ అనే "పేరున్న సోవియట్‌ నౌక” 
“(ప్రపంచపు అతిపెద్ద పరమాణు శక్తిచోదిత నౌక యేది?” 


“అదే,” 


చైనాలు a re చ దు న అ దా ౧? 
వా లు లా! 


శ కా క్‌ ఇ ce 
rr DER = | పరమాణు శక్తి చోదిత ““లియొనీద్‌ 


whe lhe NEOHVMA, 5PEXHEB (బేజ్నెవ్‌” సోవియట్‌ హిమవిచ్చేదక 
నౌకల అ(గగామి నౌక. 


యా! త్‌ స 
| ల 


“యీ రోజుల్లో సమ్ము దాలమీద ఎన్నో వింత నౌకలు (పయాణం 
చేస్తూ వున్నాయి. ఓడలు పూర్వం వుండినట్టుగా అవి వుండనే వుండవు. ““పెర్పియన్‌” 
డెక్కుమీద పెద్ద పళ్ళెలు వున్నది ఒకటుంది.” ముజటి, సోరిడుట్‌ 

“అది రాడార్‌. (భమణంలో వున్న రోదసీ య్యా(తీకులకి, నిరం పరిశోధక నౌక 
తరం వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని, అది సహకరిస్తుంది.” 

““డెక్కుమీద (కేన్‌ వున్న ఓడ ఒకటుంది, బాథీస్పియర్‌ 
(సమ్ముద గర్భ పరిశోధనకి వాడే పెద్చ గోళం) జలాంతర్నా మిలాగా 
వుంది కూడా.” 

““సమ్ముదంలో లోతుకంటా పోయేవాళ్ళకి సాయపడుతుంది, అది 
సమ్ముదపు మట్టుని పరీక్షిస్తుంది. దాని బాఢీస్పియర్‌ సమ్ముదపు 
అడుక్కంటా నేల దాకా పోగలదు.” 

“యిక తర్వాత దేన్ని తయారుచేస్తారో?” 


శారా ఆ యు ఆఅ ఇ వాలా 
— అతా 


=== 


gill 


ఏ... 


mm 


ర్‌ క్‌ 
$91041 
బక Fy 
తీ 
గ క 
కక్ష టక 


6. 02౫20808 
11019019)” NO MOPAM 1009450114 
Ha 2360660 Tenyey 


5. Sakharnov 
SHIPS GO SAILING ON THE SEAS 
In Telugu 


(ర తెలుగు అనువాదం “రాదుగి (పచురణాలయం 1985 
© మాస్కో <erckan anTepatypa» 1976 


సోవియట్‌ యూనియన్‌లో ము దింపబడింది 


ISBN 5-05-000343-1 


